0 
0 


మహాగణాధిపతయేనమ 


ఓం శ్రి 


జాతకములు - విషయలఅవగాహన 


* భూమి 360 డిగ్రీలు 
అనుకుంటే 

* భూమిని 12 
సమభాగాలుగా 
విభజించడమైనది అదే 
మన సహజ జాతక 
చక్రములోని 12 రాసులు - 
ఈ ప్రక్కన వున 
ఉదాహరణలో చూపిన 
విధముగా 


* ఒక్కొక్క రాశి 3౦ డిగ్రీలు 


కుంభం 


సహజ జాతకచక్రం 


10 5 
సింహం 
మకరం 
&] 8 7 6 


ధనుష్‌ వృశ్చికం తుల కన్య 


సహజ జాతకచక్రం రాశుల పేర్లు 
సంఖ్యలు వాటి చిహ్నములు 


ye 
హ్హ కుంభం 
సహజ జాతకచక్రం రం 
రాశుల పేర్లు 
10 సంఖ్యలు 5 
Us వాటి చిహ్నములు సింహం ర 
మకరం 
9 8 7 6 


సహజ జాతకచక్రం రాశుల పిర్లు 


రాశి అధిపతులు వాటి చిహ్నములు 


U5 కరం 
శని h 


wm 
ధను 


గురువు 2 


చంద్ర 
సహజ జాతకచక్రం శి 
రాశుల పేర్లు 
రాశి అధిపతులు ర్మ 5 
వాటి చిహ్నములు సింహం 
రవి 
© 
8 7 
Mm o ; 
వృశ్చికం తుల m| కన్య 
కుజుడు త్ర శుక్రుడు అ .. ధుడు ట్ల 
రాహు $ 


నక్షత్రములు వాటి విభజన 


27 నక్షత్రములు సహజ జాతక చక్రములోనే (360 డిగ్రీలలో ) ఇమిడి 
వున్నాయి 

వొక్కొక్క నక్షత్రము 13 డిగ్రీల 20 నిముషములు 

(2/7 ౫13.2 డిగ్రీలు = 360 డిగ్రీలు) 

27 నక్షత్రములు ఒక్కొక్కటి 4 పాదములుగా విభజింపబడినవి 

27 నక్షత్రములు ౫4 వాదములు = 108 నక్షత్ర పాదములు 

ఒక్కొక్క పాదము = 3 డిగ్రీల .20 నిముషములు 

ఒక్కొక్క డిగ్రీ = 60 నిముషములు 

ఒక్కొక్క నిముషము = 60 సెకండ్లు 

ఒక్కొక్క రాశి 9 నక్షత్ర పాదములు కలిగి వున్నాయి 

12 రాసులు ౫9 నక్షత్ర పాదములు = 108 నక్షత్ర పాదములు 

నక్షత్ర పాదములు విభజన తరువాతి విభాగములో వివరించబడినది 


సహజ జాతకచక్రం రాశుల పిర్లు 
రాశి అధిపతులు నక్షత్ర విభజన 


12 
మీనం 
గురువు 
కేతు 
రేవతి 
ఉత్తరాభాద్ర 
పూర్వాభాద్ర 4 
11 


కుంభం 
శని 
పూర్వాభాద్ర 1-3 
శతభిషం 1- 4 
ధనిష్ట 3 - 4 
10 


మకరం 
శని 
ధనిష్ట 1-2 
శ్రవణ 1 - 4 
ఉత్తరాషాడ 2 - 4 
9 
ధనుష్‌ 
గురువు 
ఉత్తరాషాడ 1 
పూర్వాషాడ 1-4 
మూల1-4 


8 
వృశ్చికం 
కుజుడు 
జ్యేష్ట 1-4 


అనూరాధ 1-4 విశాఖ 4 


2 
వృషభం 
శుక్రుడు 
కృత్తిక 2- 4 


రోహిణి 1- 4 
మృగశిర 1- 2 


సహజ జాతకచక్రం 


రాశి అధిపతులు 


3 
మిధునం 
బుధుడు 

మృగశిర 3- 4 
ఆరుద్ర1- 4 
పునర్వసు 1-3 


4 
కర్కాటకం 
చంద్ర 
పునర్వసు 4 
పుష్యమి 1-4 
ఆశ్లేష 1-4 


సహజ జాతకచక్రం రాశుల / నక్షత్రముల 


డిగ్రీల విభజన పట్టిక 


12 
331 - 360 
మీనం 
రేవతి 1-4 (1641 - 30.00) 
ఉత్తరాభాద్ర 1-4 (321- 16.40) 
పూర్వాభాద్ర 4 (0 - 3.20) 


0-30 
మేషం 
అశ్విని 1-4 (0- 13.20) 
భరణీ 1-4 (13-21 - 26.40) 
కృత్తిక 1 (26:41 - 30.00) 


2 
31 -60 
వృషభం 

కృత్తిక -2 -4 (0 - 10.00) 


రోహిణి 1-4 (10:01-23.20) 
మృగశిర 1-2 (23.21-30.00) 


61-90 
మిధునం 

మృగశిర 3 -4 (0- 6.40) 

ఆరుద్ర 1-4 (6:41-20.00) 

పునర్వసు 1-3 (21-30.00) 


పూర్వాభాద్ర 1-3 (20:01-30.00) 
శతభిషం 1-4 (641-20.00) 
ధనిష్ట 3 -4 (0-6.40) 


271-300 
ధనిష్ట 1-2 
శ్రవణ 14 
(10-01 - 23.20) ఉత్తరాషాడ 2-4 
(0-10.00) 


ఉత్తరాషాడ 1 (26.41-30.00) 
పూర్వాషాడ 1-4 (13.21-26.40) 
మూల 1 - 4 (0 - 13.20) 


సహజ జాతకచక్రం రాశుల / నక్షత్రముల డిగ్రీల విభజన పట్టిక 


211 - 240 

వృశ్చికం 

జ్యేష్ట 1-4 (16.41-30.00) 
అనూరాధ 1-4 (3.21-16.40) 
విశాఖ 4 (0 - 3.20) 


7 
181- 210 
తుల 
విశాఖ 1-3 (20.01-30.00) 
స్వాతి 1-4 (6.41-20.00) 
చిత్త 3-4 (0-6.40) 


4 
91 - 120 
కర్కాటకం 

పునర్వసు 4 (౩.20) 
పుష్యమి 1-4 (3-21-16.40) 
ఆశ్లేష 1-4 (16:41-30.00) 


5 


121-150 
సింహం 
మఖ 1-4 (0-13.20) 
పుబ్బ 1-4 (13:21-26.40) 
ఉత్తర 1 (2641-30.00) 
6 
151 - 180 
కన్య 
ఉత్తర 2-4 (0-10.00) 
ద్ర 4 (1౮01 23:20) 
లత 1-2 (౭3:2130.00) 


జాతక చక్రములో నక్షత్రములు 
గ్రహముల ఆధిపత్యములు 


*27 నక్షత్రములు సమానముగా 9 (నవ) 
గ్రహములకు పంచబడినవి. 


* అందువల్ల ఒక్కొక్క గ్రహమునకు ౩ నక్షత్రములకు 
ఆధిపత్యము వబ్బనది. 


* వివరణ క్రింది విభాగాములో ఈయబడినది 


గ్రహము | చిహ్నము నక్షత్రములు 

కేతు లి అశ్విని మఖ మూల 
శుక్ర అ, భరణి పుబ్బ పూర్వాషాడ 
రవి © కృత్తిక ఉత్తర ఉత్తరాషాడ 

చంద్ర > రోహిణి హస్త శ్రవణ 
కుజ లొ మృగశిర చిత్త ధనిష్ట 

క $2 ఆరుద్ర స్వాతి శతభిషం 
Mis 4 పునర్వసు విశాఖ పూర్వాభాద్ర 
శని h పుష్య అనూరాధ | ఉత్తరాభాద్ర 
బుధ రో ఆశ్లేష జ్యేష్ట రేవతి 


గ్రహములు - గతులు 


గ్రహములకు సవ్య , అప సవ్య గతులు కలవు 

రవి , చంద్రులు --- సవ్యగతి ( గడియరములో 
ముల్లులా ముందుకు మాత్రమే తిరుగుతాయి) 
రాహు,కేతువులు - అప సవ్య గతి ( గడియరములో 
ముల్లులా కాక వెనుకకు మాత్రమే తిరుగుతాయి) 

శని, బుధ, గురు, కుజ, శుక్రులు - సవ్య , అప సవ్య 
గతులు (ముందుకు వెనుకకు కుడా తిరుగుతాయి) 
(దీనినే గ్రహ వక్రగతి అని అంటారు ఉ. శని లేదా ఏదేని 
గ్రహము వక్రించాడు మీ జాతకులో అని చెబుతారుకదా). 


రాశి మరియు లగ్నము 


రాశి అనగానేమి. 

లగ్నమనగానమి. 

జాతకుని యొక్క జన్మ నక్షత్రము ఎలా కనుగొనాలి 
జాతకుని యొక్క జాతక చక్రమును వ్యక్తిగత జాతక 
చక్రమని అంటారు. 

జాతకునియొక్క లగ్నమును ఏ విధముగా 
కనుగొనాలి. 


ఈ క్రింది పాఠములో వివరింపబడినది. 


జన్మరాశి జన్మనక్షత్రము, నక్షత్ర వాదము 


వ్యక్తిగత జాతకము చక్రములో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అది వారి జన్మ రాశి. 
చంద్రుడు ఏ రాశి లో వున్నాడు ఎన్ని డిగ్రీలలో ఉన్నడో కనుగొనవలెను. 

ఉ. చంద్రుడు మేష రాశి లో 18 డిగ్రీల 40 నిమిషాలలో వున్నాడు. కనుక మేష రాశి. 
మేషములో 13 డిగ్రీల .20 నిముషముల వరకు అశ్విని నక్షత్రము. 

18 డిగ్రీల 40 నిముషములలో ఇంక మిగిలినవి 5 డిగ్రీల .20 నిముషములు. 
తదుపరి నక్షత్రము భరణి మొదటి పాదము ౩ డిగ్రీల 20 నిముషములు 

ఇంక మిగిలినవి 2 డిగ్రీలు మాత్రమే కనుక జాతకుని నక్షత్రము భరణి 2 వ పాదము 
పై విధముగా లెక్కించిన మనకు తెలిసినది ఏమనగా చంద్రుడు మేషములో 

18 డిగ్రీల .40 నిమిషములలో ఉన్నందున జాతకుని నక్షత్రము భరణి 2 వ పదముగా 
తెలిసినది. 

అందువలన మనము జతకములో చంద్రుని స్థితిని బట్టి జన్మ రాశి, జన్మ నక్షత్రము, 
నక్షత్ర పాదము కనుగొనగలమని తెలుసుకొనవలెను. 


లగ్నము కనుగొను విధానము 


రాశి చక్రము లో మొదటి ఇల్లు మేషము 12 వ ఇల్లు మీనము. 
అదే వ్యక్తిగత జాతక చక్రము లో మొదటి ఇల్లు 12 వ ఇల్లు వారి వారి జన్మ తేది 
మరియు సమయమును బట్టి మారును. 
సుర్యోదము మొదలుకొని ఈ పండ్రెండు రాశులు 24 గంటలు అనుభవములోనికి 
వచ్చును. అంటే ఒక్కొక్క రాశి సుమారు రెండు గంటలు. (కాని అవి 2 గంటలు 
ఖచ్చితముగా కావు) జాతకులు పుట్టిన సమయములో ఏ రాశి అయితే 
నడుచుచున్నదో అది వారి లగ్నము. 

ఉదాహరణకు ఒకరు 13.3.2012 తేదీన ఉదయం 11 గం..58 ని.లకు, జన్మించిన 
వారి లగ్నము మిధునము అదే వారి మొదటి ఇల్లు. అటులనే మరియొకరు 
మధ్యాహ్నము 2 గం. 22 ని.లకు జన్మించిన వారి లగ్నము కర్కాటకము అగును. 
ఇందులో మొదటి వారి 12 వ ఇల్లు వృషభము రెండవ వారి 12 వ ఇల్లు మిధునము 
అగునని గ్రహించవలెను. 
ఏ సంవత్సరములోనైనాను ఒకే తేది, ఒకే నెల ఒకే సమయము లో(సంవత్సరము 
మారవచ్చు) పుట్టిన వ్యక్తులకు అదే లగ్నము ఉండును. ఇది మీరు పంచంగాములో 
లాగ్నంత కాలముల పట్టికలో చూడగలరు. 


మహర్దశ - వివరణ 
మహర్దశ అనగానేమి 
ఒక్కొక్క  గ్రహముయొక్క మహర్దశ ఎన్ని 


సంవత్సరములు 
మహర్దశ ఏరాకముగా మనకు ఉపయోగపడుతుంది 


మహర్దశ ఏ విధముగా లెక్కిస్తారు. ఒక జాతకుని 
జన్మామతరం ఎలా నిర్ణయించబడుతుంది. 


మహర్దశ -మానవ జీవితములో పాముఖ్యత 


* మనిషి జీవిత కాలం 120 సంవత్సరములుగా నిర్ణయించి దానిని 
నవగ్రహములకు (9 గ్రహములకు) వీరు వేరుగా పంచడమైనది. దానినే 
మహర్దశ కాలము అని పిలువబడుతోంది. 

* ఒక జాతకునికి వివాహము / చదువు / జీవిత కాలములో ఏదేని సంఘటన 
ఎప్పుడు జరుగుతుంది అన్న విషయము తెలుసుకొనుటకు ఈ మహర్దశ 
కాలమును ద్వారా నిర్ణయించటం జరుగుతుంది. 

* మహర్దశ కాలమును బక జాతకునికి పైన చెప్పిన విధముగా ఏ విషయము 
వారికి అనుభాములోనికి ఎప్పుడు వస్తుంది అన్న పరిశీలనకు మహార్దశ 
కాలమును మరింత సూకంగా తెలుసుకొనుటకు మహార్దశ కాలమును 
భుక్తి, అంతర్దశ, ప్రాణ దశలుగా విభజించడమైనది. 

* ఒక జాతకుని జన్మాంతరం ప్రారంభ దశను కనుగొన్నాక ఆ దశ పూర్తిగా 
లేకఫోతే దానిని దశా సేషమని పిలువబడుతుంది. 


ముల మహర్షశ గ్రహ సంచారము ఒక్కొక్క 
(౧) 
కాలము రాశిలో 


10 సంవత్సరములు. 1రోజు పావు రొజు 
ల 


~~ 


18 సంవత్సరములు  1సంవత్సరము 6 
నెలలు 
16 సంవత్సరములు | 1సంవతృరము 


19 సంవత్సరములు | 2 సంవత్సరముల 6 
తాలు 


7 సంవత్సరములు | 1సంవత్సురము 6 
గ కుకు 
న 


జాతకుని జన్మాంతరం వారి దశ లేక దశ శేషము 
చంద్రుని పాత్ర 


జాతకములో చంద్రుడు ఎక్కడ వున్నాడు ఆ రాశి 
ఏమిటి తెలుసుకోవాలి 

ఆ రాశిలో చంద్రుడు ఎన్ని డిగ్రీలలో ఉన్నదో 
కనుగొనండి. 

పై దాని ఆధారముగా ఇదివరి పాఠాలలో చెప్పిన 
విధముగా నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోండి. 
అదే విధముగా ఆ నక్షత్ర అధిపతిని కనుగొనండి. 

ఈ క్రింది పాఠములో మిగతా విషయములు 
పొందుపరిచడమైనది. 


జాతకుని దశ మరియు దశాశేషము 
లెక్కించు విధానము 


జాతకములో చంద్రుడు మేషములో 12 డిగ్రీల 10 ని.లలో వున్నాడు. 

ప్రతి నక్షత్రము ఇదివరలో నేర్చుకున్న విధముగా 13 డిగ్రీల 20 ని.లు 

ఈ జాతకములో మేషములో 27 నక్షత్రములలో మొదటిది అశ్విని ఈ రాశిలోని మొదటి 
నక్షత్రము. చంద్రుడు 12 డిగ్రీల 10 ని.లలో ఉన్నందున దీనిని అశ్విని నక్షత్రము 4 వ 
పాదము అని గ్రహించవలెను. (ఆఖరి 3 డిగ్రీల 20 ని.లలో ఉన్నందున). 

ఇంక ఈ నక్షత్రములో మిగిలినది 1 డిగ్రీ 10 ని.లు మాత్రమె. 

అశ్విని నక్షత్ర అధిపతి కేతువు. అంటే జాతకుడు కేతు నక్షత్రములో జన్మించినాడు. 

కేతువు దశ కాలము 7 సవత్సరములు 

13 డిగ్రీల 20 ని.లకు =7 సం.లు అయితే. మొత్తం నక్షత్ర నిడివి 13 డిగ్రీల 20 ని.లకు = 
7 సవత్సరములు 

అయితే మిగిలిన 1 డిగ్రి 10 ని.లకు ఎన్ని సవత్సరముల ఎన్ని నెలల ఎన్ని రోజులు 
కనుగొనాలి. = (13.20%7/120) ల 

లక్కించగా వచ్చినది కేతు మహర్దశ సిషముగా చెప్పబడుతుంది. 

ఆజతకునికి కేతు దశ శేషము అనుభవించిన పమ్మట తరువాతి దశ మొదలవుతుంది 


జాతక చక్రమనగానేమి మరియు 
లగ్నము కనుగనడమెలా 


సహజ జాతక చక్రము అంటే మేషము మొదలుకొని మీనము వరకు 12 రాసులు గలది. 
మేషము 1వ ఇల్లు మీనము 12 వ ఇల్లు. 

వ్యక్తిగత జతకమునకు వచ్చెటప్పటికి పుట్టిన తేది సమయమును బట్టి 12 ఇల్లు నిర్ణయించ 
బడతాయి. 

రోజు వారి కలచాక్రములో సూర్యోదయము లగాయతు మన 12 రాశులు అనుభవములో 
ఉండును. సుమారుగా ఒక్కొక్కటి 2 గంటలు (ఇవి మారుతుంటాయి అన్ని రాశులు 2 గంటలు 
కాదు) జాతకుడు పుట్టిన సమయములో ఏ రాశి అనుభవములో ఉండున్‌ అదీ వారి లగ్నము 
లేదా 1వ ఇల్లు. 

ఉదాహరణకు 13.3.2012 తేదీన ఉదయం 11 గం. 45 ని.లకు జననమైనచొ 11.42 నుండి 
1.54 ని.ల వరకు మిధున లగ్నము (తంగిరాల వారి పంచాంగము ప్రకారము) కావున జాతకుని 
లగ్నము మిధునము గం. 1.56 ని.లకు పుట్టినచో అది సింహ లగ్నమగును. 

పై ఉదాహరణలో మొదటి జాతకునికి 12 వ ఇల్లు వృషభము రెండవ జాతకునికి కర్కాటక 
మగును. 

ఏ సవత్సరములో నైనను పై తేది సమయములలో పుట్టిన వారికి అదే లగ్నము ఉండును . అది 
పుట్టిన సంవత్సరము 1945 అయిన లేదా 2065 అయిన సరే. 


జాతకుములో 1 నుండి 12 ఇళ్ళ ప్రత్యేకత ఏమి 


వ్యక్తిగత జతకచాక్రములలో 12 రాశులను 12 ఇళ్ళు అంటారు. 
సాధారణముగా జాతక చక్రములో మొదటి ఇల్లు మషము 12వ 
ఇల్లు మీనము ఇదివరలో చెప్పినట్లుగా. 

వ్యక్తిగత జాతకములో 12 ఇళ్ళ ప్రాధాన్యతను కొన్ని ముఖ్యమైన 
లక్షణములను రాబోవు అధ్యాయములలో వివరింపబడినది. 
మొదటి ఇల్లును లగ్నముగా చెప్పబడినది. దీనిని ఈ పక్క 
పటములో చుఉపిని' విధముగో వ్రాయడం జరుగును. 
(లగ్నమునకు రెండు గీతలు చెక్కుల పై క్రాస్‌ చేసినపుడు వ్రాయు 


విధముగా). ౮ | క 


మొదటి ఇల్లు లేదా లగ్నము 


దీనిని తనూ భావమని అంటారు. 
జాతకుని ఎత్తు, 

జాతకుని దెహ రంగు 

జాతకుని స్వభావము 
తదితరములు 


రెండవ ఇల్లు 


జాతకుని ధన కారకత్వము (సంపాదన) 
జాతకుని మాట తీరు 
జాతకుని కుటుంబము 


జాతకుని కుటుంబమునకు ఎదుగుదల లెదా 
తరుగుదల 


ఈ ఇంటిని మారక స్రానముగా కూడా చెప్పబడినది. 
తదితరములు 


మూడవ ఇల్లు 


* జాతకుని కన్నా చిన్నవారు 

* ఈ ఇంటిని ఉపయోగించుకుని జాతకుని తదుపరి 
(మొదటి) చిన్నవాని జాతకము లేనిచో వారి 
లగ్నముగా తీసుకుని (3వ ఇల్లు వారి లగ్నము 2వ 
ఇల్లు 12 వ ఇల్లు వారిదిగా తీసుకుని) వారి 
జాతకమును చూడడం జరుగుతుంది. 

* పోటీ పరీక్షలు 

* తదితరములు 


నాలవ ఇలు 
౧ MM 


* తల్లి (తల్లి జాతకము లేని యెడల ఈ ఇంటిని వారి 

లగ్భుముగా తీసుకుని తల్లి జాతకమును 
లించవచ్చును. అటులనే తల్లి గారి తల్లి 4 వ 
ఇంటినుండి 4 వ ఇల్లు) 

* ప్రాధమిక విద్య (ఇప్పుడు డిగ్రీ / బి.టెక్‌ /ఎంబిబిఎస్‌) 

* సొంత ఊరు 

* సొంత ఇల్లు 

* తదితరములు 


అయిదవ ఇల్లు 


* జాతకుని సంతానము దీనితో పాటు 2 వ ఇంటిని 
కుడా పరిశీలన చేయవలెను (కుటుంబ పెరుగుదలకు 
సంబంధించి). 

* ఒక విషము ఎల్లపుడు గుర్తు పెట్టుక్‌నవలెను 
(సంతాన విషము “పరంంంతునపుడు స భార్య భర్తల 
జాతకములు పరిశిలించిన పిమ్మట ఒక 
నిర్ణయమునకు రావలెను). 

* ప్రజా సంబంధ బాంధవ్యములు. 

* తదితరములు 


ఆరవ ఇల్లు 


* రోగ స్థానము 
9 శతృసానము 
9 ఉద్యోగము 
* తదితరములు 


ఏడవ ఇల్లు 


జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త )స్థానము 
వ్యాపార భాగస్వామి 

ఏ విధమైన భాగస్వామినైనను పరిసీలించవలెనన్న 
ఈ ఇంటినుండి చూడవలాను. 

ఈ ఇంటిని మారక స్థానముగా కూడా చెప్పబడినది. 
తదితరములు 


ఎనిమిదవ ఇల్లు 


ప్రమాదములు 
ఆకస్మిక సంఘటనలు 
ఆయుర్దాయము 
తదితరములు 


తొమ్మిదవ ఇల్లు 


తండ్రి స్తానము (4 వ ఇల్లు తల్లి 9 వ ఇల్లు తండ్రి) ఈ 
ఇంటినీ లగ్నముగా తీసుకుని తండ్రి జాతకమును 
పరిశిలించగలము. 

భాగ్య చ్చి సానము 

విదేశీ యానము 

ఉన్నత విద్య 

తదితరములు 


* వృత్తి 

* ఖర్మ సానము 
థ 

* తదితరములు 


పదకొండ్రవ ఇల్లు 


° లాభస్తానము 
* కోరికలు నెరవేర్చు విషయమును తెలుపు స్థానము 

* జాతకుని కన్నా పెద్ద వారు (వీరి పైన వారి హెతకము 
లేనిచో ఈ స్థానమును లగ్నముగా తీసుకుని వారి 
జాతక పరిశీలన చేయవచ్చును) 

* తదితరములు 


పంద్రెండవ ఇల్లు 


ఆరోగ్యశాలలో చేరుట 

స్వస్థానము నుండి దూరముగా ఉండుట 
మోక్ష స్థానము 

శయ్యా సుఖము 

తదితరములు 


కాల సర్ప దోషము 


అన్ని గ్రహములు రాహు కేతువుల మధ్యలో బంధించి 
ఉండుటను కాల సర్ప దోషమని చెప్పబడినది. 

అన్సి గ్రహములు రాహు కేతువుల మధ్యలో బంధించి ఉండి 
ఏదేస్‌ ఒక గ్రహము గాని లేదా లగ్నము గాని ఈ బంధనము 
నుండి బయటకు వచ్చినను కాలసర్న దోషమనే చెప్పబడినది. 

సవివరముగా క్రింది అధ్యాయముల పటముల రూపముగా 
వివరించబడినది. 

కాల సర్ప దోషము ప్రాధమికముగా రెండు రకములుగా 
చెప్పవచ్చును. 

సవ్య కాల సర్ప దోషము 

అప సవ్య కాల సర్ప దోషము 


12 3 
కేతువు రవి 
లగ్నము కుజుడు 
మీనము మిధునము 
11 4 
SATURN శుక్రుడు కర్కాటకము 
కుంభం 
సవ్య కాల సర్ప 


10 దో షము 5 
మకరం చంద్రుడు 
సింహము 
9 6 
ధనుష్‌ రాహువు 
కన్య 


1 
గురువు మేషము 


లగ్నము 
శుక్రుడు కర్కాటకము 


అపసవ్య కాల సర్ప 
దోషము 


3 
రవి 
కుజుడు 
మిధునము 
4 
శుక్రుడు కర్కాటకము 

కాల సర్ప దోషము 
లగ్నము బయటకు 


వచ్చినది 
చంద్రుడు 
సింహము 
6 
కేతువు 
కన్య 


3 
రవి 
కుజుడు 
మిధునము 
4 
శుక్రుడు కర్కాటకము 
కాల సర్ప దోషము 
ఒక గ్రహము బయటకు 


లగ్నము 
సింహము 
6 
కేతువు 
కన్య 


ఏలినాటి శని (నాడే సాధి) 


సహజ జాతకచక్రం 
రాశుల పేర్లు 


సంఖ్యలు 


ఏలినాటి శని (సాడే నాధి) 


ఈ క్రింది విభాగములో చూపిన విధముగా జాతకుని లగ్నము కర్కాటకము జన్మ 
రాశి వృషభం. 

శని జన్మ జాతకములో మకరములో వున్నాడు. 

శని పన్నెండు రాశులు ఒక చుట్టు తిరుగుటకు 30౦0 సవత్సరములు పడుతుంది. 
అంటే ఒక రాశిలో 2 సం.ల 6 నెలలు ఉండును. (30/12 = 2 సం. 6 నెలలు). 
గోచార శని చంద్రుడు వున్న రాశి కన్నా ముందు రాశిలో ప్రవేశించగానే ఆ జాతకునికి 
ఏలినాటి శని మొదలు అవుతుంది. ఇప్పుడు ఈ పైన చూపిన విధముగా చూస్తే 
చంద్రుడు వృషభములో వున్నాడు. మేషములోనికి గోచార శని వచ్చినందున అది 2 
సంవత్సరములు 6 నెలలు , వృషభము లోనికి వచ్చినప్పుడు 2 సంవత్సరములు 
6 నెలలు , మిధునము లోనికి వచ్చినప్పుడు 2 సంవత్సరములు 6 నెలలు. 

ఈ మూడు రాసులలో శని సంచరమునే ఏలినాటి శని అంటారు ( మొత్తము 7 
సంవత్సరములు 6 నెలలు) . దీనినే ఉత్తర భారతములో సాడే సాది అని పిలుస్తారు. 
దీనిని తరువాయి విభాగములో పటములలో వివిరముగా చిత్రీకరించడమైనది. 


సహజ జాతకచక్రం 
ఏలినాటి శని 


ప్రారంభము 


సహజ జాతకచక్రం 
ఏలినాటి శని 


ద్వితీయ చరణము 


సహజ జాతకచక్రం 
ఏలినాటి శని 


తృతీయ చరణము 


రాశులు - గ్రహములు విభజన 


రాశులు 4 తత్వములు కలవిగా విభజించబడినవి. అగ్ని, వాయు, 

భూ మరియు జల. 

గ్రహములు మధ్న సాహ భావము, శతృత్వము మరియు తేటస్టత 

కలిగినవిగా విభజించబడినవి. 

అన్ని గ్రహములు మంచివే అన్ని గ్రహములు చెడ్డవే వాటి స్టతిని 

బట్ట అవి చెడ్డవా మంచివా అని నిర్ల్ణయించబడుతాయి. “అవి 

వున్నవి సొంత"ఇల్లా, అద్దె ఇల్లా దానిని బట్టీ వాటి స్పితి యుండును. 

అద్దె ఇంటిలో వున్న గ్రహము ఆ ఇంటి సొరతదారుని కంటే 
® 

బలవంతుడు. 

గ్రహములు పురుష, స్త మరియు నపుంసకములుగా చెప్పబడినవి. 

జాతక చక్ర పరిశిలనలో పై విషయములను దృష్టిలో ఉంచుకుని 

ఫలితములను చెప్పవలను. 


మానవ శరీర భాగములు - రాశులు 


మేషము 

వృషభము 
మిధునము 

థై కర్కాటకము 

* సింహము 

శై కన్య 

* తుల 

ఠం వృశ్చికము 

* ధనుష్‌ 

* మకరము 

* కుంభము 

* మీనము 


రాశులు - దేహములోని భాగములు 
( వైద్య జాతక విశ్లేషణకు ఉపయోగకారి) 


మేషము - తల భాగము 
వృషభము - ముఖము 
మిధునము - కంఠము 
కర్కాటకము - చెస్ట్‌ మరియు వణుక భాగము 
సింహము - హృదయము 
కన్య - ఉదరము 

తుల - ఉదర క్రింది భాగము 
వృశ్చికము - జననేద్రియములు 
ధనుష్‌ - తొడలు 

మకరము -- మోకాళ్ళు 
కుంభము - పిక్కలు 

మీనము - పాదములు 


ఈ సమాచారము సమకూర్చిన వారు 


దా. శా రావు జయంతి 
జ్యో ష శిఖామణి 


జ్యోతిష శిరోమణి (కృష్ణమూర్తి పద్దతి) 
ఎం.ఏ జ్యోతిష్యము , పె.హెచ్‌.డి - జ్యోతిష్యము 
ప్రా.నం. 3/3, 2-3-364/7, రోడ్‌ నం. 7, 
సాయినగర్‌ కాలని, నాగోల్‌, 
రంగారెడ్డి జిల్లా , హైదరాబాద్‌ - 500068 
మొబైల్‌ : 9849983322 


గ్‌ా 


